శ్రీ శోభన వర్ష యుగాది పంచాంగ పఠనమ్‌ - శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్ద్ధాన్తి విజయసు బ్రహ్మణ్య సిద్దాన్తి 
శ్రీ శోభన వర్షం ఉగాది పంచాంగ పఠనము 


కల్యాది గతాబ్బములు 5124// 
ఏకదంతం మహాకాయం లంబోదరగజాననం । SIN 
విఘ్ననాశకరం దేవం హేరంబం ప్రణమామ్యహం ॥ 
అనంతవిభవాయైవ పరేశాం పరరూపిణే । 
శివపుత్రాయ దేవాయ గుహాగ్రజాయ తే నమః ॥ 
కామాక్షీ కరుణారూపం కామకోటిజగద్దురుమ్‌ । 
చిన్మూర్తిం కలయే చిత్తే శజృరాచార్యమవ్యయమ్‌ | 
అపారకరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణమె. | 
శ్రీచంద్రశేఖరగురుం ప్రణమామి ముదాఇ్తిన్పహమ్న్‌! 
పరిత్యజ్య మౌనం వటాధఃస్థితిం చ వ్రజీన్న్‌[భాకత్రస్థాప్రదేశాత్‌ ప్రదేశం! ఇ 
మధుస్యందివాచా జనాన్‌ ధర్మమ్హాళ్లే నయన్‌ |శీజయేం[ద్రో గురుర్భాతిచిత్తే 1 
నమాముః శంకరాన్వాఖ్యవిజయేష దసరస్వతీమ్స | / 
శ్రీగురుం శిష్టమార్గానునేత్తోరం  స్రన్మతిప్రదమ్‌ ॥ 


స్వస్తి ప్రజాభ్యళ్‌ పరిపాలియంతాం న్యాయేన మార్గేన మహిం మహీశాః । 
గీ (బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాస్సమస్తా స్సుఖినో భవంతు ॥ 
I సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు ణీ శుభమస్తు ॥ 


శ్రీ శోభన వర్ష యుగాది పంచాంగ పఠనమ్‌ - శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్ద్ధాన్తి విజయసు బ్రహ్మణ్య సిద్దాన్తి 


పంచాంగ శ్రవణ ఫలమ్‌ 


వేదాంగం అగ్రం అఖిలం జ్యోతిషాం గతికారణం | ఆరాధయన్వివస్వంతం తపస్తేపే సుదుశ్చరం ॥ 
వికలానాం కలా షష్ట్యా తత్‌ షష్ట్యా భాగ ఉచ్యతే I తక్రింశతా భవే ద్రాశిర్భగణో ద్వాదశైవ తే॥ - 

తిథివారకరణయోగనక్షత్రాణి పంచాంగాని భవంతి । అస్మిన్‌ భారతదేశే హైందవా! వేశేషతయా శుభాశుభకార్యేషు పంచాంగానాం 
ఉపయోగం కుర్వంతి । 
తిధేశ్చ శ్రియమాష్నోతి వారాదాయుష్యవర్ధనం । నక్షత్రాత్‌ హరతేపాపం యోగాత్‌ రోగనివోరణరి గ కరణోత్‌ కార్యసిద్ధిస్యాత్‌ పంచాంగఫలముత్తమం 
1 ఏతేషాం (శ్రవణాన్నిత్యం గంగాస్నానఫలంభవేత్‌ న్‌ 

ప్రతినిత్యం ఏతేషాం శ్రవణేన గంగాస్నానఫలం లభ్యతే ఇతి ప్తూర్విక్షాణాల్న విద్వత్తల్లజానాం ఆశయః । ప్రత్యేకస్య అంగస్య శ్రవణేన 
కాసి కాని ఫలాని లభ్యంతే ఇత్యపి అస్మిన్‌ శ్లోకే వర్ణితం దృశ్యతే | తిద్దేః (శవభన శియమామోతి । వారాత్‌ ఆయుప్యవర్ధనం భవతి । నక్షత్రాత్‌ 
పాపం హరతి | యోగాత్‌ రోగనివారణం భవతి | కరణాత్‌ కార్యసిద్దికిభ్రవేతే | ఏవం పంచాంగానాం శ్రవణేన ఉత్తమోత్తమఫలాని లభ్యంతే 
శుక్షపక్షస్య (15) పంచదశ తిథయః. కృష్ణపక్షస్య (15) పంచదశ తిభయః 
భానుశ్చ సోమవారశ్చ మంగళో బుధసంజ్ఞకః । బృహస్పతోక్యుకశనీ ప్రప్తవారాః ప్రకీర్తితాః ఇతి సప్తవాసరాః సంతి ॥ 

1. అశ్వినీ, 2. అపభరణీ, 3.కృత్తికా, 4 రోహిణీ్‌. మృదళీర్నా 6.ఆర్రా, 7.పునర్వసూ, 8. పుష్యః, 9.ఆ్రేషా, 10. మఘా, 11.పూర్వఫల్లునీ, 
12. ఉత్తరఫల్లునీ, 13.హస్తా, 14. చిత్రా, 15. స్వాతీన్హైథ విశ్రాభా, 17. అనురాధా, 18. జ్యేష్టా 19.మూలా, 20. పూర్వాషాఢా, 21. ఉత్తరాషాఢా, 
22.శ్రవణా, 23.్రవిష్థా, 24. శతతారా, 2కో పూర్వప్రోష్టపదా,' 26. ఉత్తరప్రోష్టపదా, 27.రేవతీ ఇతి సప్తవింశతి నక్షత్రాణి భవంతి ॥ 

1.విష్మంభః, 2. ప్రీతిః 3. ఆయోష్మాన్‌, 4.సౌభాగ్యః, 5.శోభనః, 6. అతిగండః, 7.సుకర్మా, 8. ధృతిః, 9.శూలః, 10.గండః, 11. వృద్ధికి 
12.ధృవః, 18.వ్యాఘాతః, 14. హహర్ల్షణణ రొవ్రజ్రః, 16.సిద్ధిక 17.వ్యతీపాతః, 18.వరీయాన్‌, 19.పరిఘః, 20. శివః, 21.సిద్ధః 22. సాధ్యః 
23.శుభః, 24. శుక్లః, 25బహ్మూ2రాబరద్రః, 27. వైధృతిః ఇత్యేతే సప్తవింశతియోగాః విజ్లేయాః భవంతి ॥ 
బవశ్చ బాలవశ్రైవ కౌలవస్లైతి తస్తథ్రా గగరశ్చ వణిజశ్చాపి విష్టిశ్చ శకునిస్తథా । చతుష్పాచ్చాపి నాగశ్చ కింస్తుఘ్న ఇతి కీర్తితం ॥ ఇతి ఏకాదశ 
కరణాః సంతి ॥ 


శ్రీ శోభన వర్ష యుగాది పంచాంగ పఠనమ్‌ - శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్ద్ధాన్తి విజయసు బ్రహ్మణ్య సిద్దాన్తి 


ప్రియ వీక్షకులకు! స్వస్తి శీ చాంద్రమాన వ్యవహారిక శీ శోభన నామ సంవత్సర 4s శుద్ధ పాడ్యమీ బుధవారం 
తెలుగువారి ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్రామృత పాఠకులైన మీ అందరిక యావత్‌ తత (ప్రజానికానికి, 
యావద్భారతీయులకూ, యావజ్ఞనానికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 

ఆదౌ కాలం పరిక్షేత తతః కర్మాణి సాధయేక్‌॥। 

ముందుగా కాలాన్ని తెలుసుకుని పనులలో విజయాన్ని సాధించవలెనని శాస్ర్రవచనము. అట్టి కాలమును గణించుటకు 
మన పూర్వులు ఏర్పాటు త లతా. 
శ్ఞోః- తిధిర్వారంచ నక్షత్రం యోగః కరణ మేవచ । పంచాంగమితి ధక్‌ లోకోయం కర్మ సాధనం ॥ 

తిథి, వార, నక్షత, యోగ, కరణములు అను ఈ ఐద్దులఅంగమ్లులు కలిగియున్నది పంచాంగము. కర్మసాధకులగు 
లౌకికులకు, అందరికీ అత్యంత ఆవశ్యకము. 
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు అద్భుతమైన వై వైజ్ఞానిక సోకు సాక్షీభూతాలు. 
విశ్వజననీయమైన (అతు తత్వంతో అద్భుతమైన బై వైజ్ఞానీక సత్యాలను ఆవిష్కరించడం భారతీయ ధర్మము యొక్క ప్రత్యేకత. 
ఈ ధర్మాన్ని పరిరక్షించి, విశ్వమానవ సౌభ్రాతృత్వమున్ను స్టాపించుటయే మన భారతీయ సంస్కృతి. 
సును పలదుగలు బున సంస్కృతికి దర్పణాలు ఈ కీర్‌ లు హైందవ సంస్కృతికి చిహ్నోలు. ఇందులో ముఖ్యమైనది ఉగాది. 

ప్రకృతితో ముడిపడిన ఈ పండుగ ప్రతి జీవికి చైతన్యంతో కూడిన ఆనందాన్ని ఉల్లాసాన్ని కల్లించుతుంది. 

(కొత్త మార్పులను, నూతన తనందాన్ని తెస్తుంది ఉగాది. ప్రతి మానవుడు ఎదురు చూచే మంచి మార్పు కలిగించే 
సమయమే “ఉగాది”. ఉగస్య ఆదింఉగాది: - “ఉగ” అనగా నక్షత్ర గమనము - జన్మ - ఆయుష్షు అని అర్థాలు. వీటికి “ఆది” 
“ఉగాది. అనగా ప్రపంచము.యొక్క జన్మ ఆయుష్బులకు మొదటిరోజు కనుక ఉగాది అయినది. 

యుగము” తనథో శెండు లేక జంట అని కూడా అర్థము. ఉత్తరాయణ, దక్షిణాయనము లనబడే ఆయన ద్వయ 
సంయుతం 'యుగంి (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది. 


శ్రీ శోభన వర్ష యుగాది పంచాంగ పఠనమ్‌ - శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్దాన్తి విజయసు బ్రహ్మణ్య సిద్దాన్తి 

శ్ఞోః- చైత్రే మాసి జగత్‌ బ్రహ్మ ససర్జ ప్రథమెహని । వత్సరాదౌ వసంతౌదౌ రవి రాద్యె తథైవచ! 

విధాతయిన బ్రహ్మదేవులవారు తన సృష్టి కార్యక్రమాన్ని 60 సంవత్సరాల్లోని మొదటిదైన 'ప్రభవనామ సంవత్సరం, 12 
మాసాల్లో మొదటిదైన చైత్రమాసం, ఆరు బుతువుల్లో మొదటిదైన వసంతబుతువు, వారాళ్లో ఆదివారం, 30 తిథుల్లో ప్రథమాతిథి, 
న్లో నక్షత్రాల్లో మొదటిదైన అశ్వినీ, ఇలా అన్ని మొదటి అయిన కాలంలో ప్రపంచాన్ని సృష్టించారు. 
ఈ ఉగాది పండుగ మనందరికీ ప్రధానమైన పండుగ. ఇంత విశేషమైన ఉగాఢోరోజునాచేయవలసిన విధులు 
శ్ఞోః- అబ్బాదౌ ప్రాతరుత్థాయ మంగళ స్నానమాచరేత్‌ | వ ైరాభరక్టై సర ిరర్యీ తక తతః శుచిః ॥ 
నవగ్రహాంశ్చ, పంచాంగం ణీ గణేశంచ, భారతీం । దైవజ్ఞమపి సంపూజ్య సాన్వయస్య పురోహితః ॥ 
నత్వా కాలాత్మకం సూర్యం, పంచాంగం గణితోత్తమం I తిథిర్వారాడికీర సర్వం త I 

ఉగాదినాడు వేకువ జామునే లేచి, మంగళస్నానము చేసి, నూతన వస్త్రములను, ఆభరణములను ధరించి. శుచిగా నవగ్రహములను, 
పంచాంగమును, గణేశుని, సరస్వతిని, దైవజ్ఞుని, పురోహితుని, కాల్తాత్ముడగు సూర్యుని పూజించి, పంచాంగ ఫలం వినవలెను. 
ఉగాదినాడు నింబకుసుమ భక్షణం చేయాలి. అదే వేష్త పూవు పచ్చడి. దానిలో షడ్రుచులు మేళవింప బడతాయి. అవి. 

నింబ, గుడ, లవణ్న ఆమ్ల, జీరక, చూతములు. 
ఆరోగ్యం నయతీతి 'నింబకి - అనగా ఆరోగ్యమ్ల్‌ నిచ్చునటి. వెప 
గుడతి రక్షతీతి 'గుడం” - అంటే రక్షించునప్నోబెల్లల 
పం జాడ్యంవా “లవణం” - అ్రలీటేవోతాజాఢ్యములను పారద్రోలునది. ఉప్పు 
సహగస్రరోగాన్‌ విధ్యతే ఇతి 'సహసస్రవేధి -.అంటే అనేక రోగములఎటుక కలది. చింతపండు 
జీర్యతే అన్నమనే నేతి 'జీరకఃి ోఅఆరట్రఆహారమును జీర్ణము చేయునది. జీలకర్ర 
సహకారయతి మేళయత్రిస్తీ “సీహకాఠళ - అంటే మేళవింపు చేయునది. మామిడి. 

శ్లోః- శతాయుర్వజ దేహా్య_ స సర్వసంపత్మరాయచ । సర్వారిష్ట వినాశాయ, నింబ కందళ భక్షణా ॥ 

పై శోకమును పఠిస్తూ షడ్రసోపేతమైన ఈ ఉగాది పచ్చడి తినవలెను. 


శ్రీ శోభన వర్ష యుగాది పంచాంగ పఠనమ్‌ - శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్ద్ధాన్తి విజయసు బ్రహ్మణ్య సిద్దాన్తి 


శ్రీకల్యాణ గుణావహం, రిపుహరం, దుస్స్వప్ప. దోషాపహమ్‌ । గంగాస్నాన బెశేష పుణ్యఫలదల్సో గోదాన తుల్యం నృణామ్‌ I 
ఆయుర్వ్చృద్ధిద ముత్తమం, శుభకరం, సంతాన సంప(త్రదమ్‌ । నానాకర్మ సుసాధనం, సముచితం పంచాంగమాకర్ణతామ్‌ 11 
శ్ఞోః- తీథేశ్చ (శియమాప్నోతి - వారా దాయుప్య వర్ధనం | నక్షత్రాత్‌ హరతే పాష్తత్నీ- యోగాద్రోగ నివారణం । 
కరణాత్‌ కార్య సిద్ధిశ్చ. - పంచాంగ ఫలముత్తమమ్‌ ॥ కాలవిత్‌ కర్మకృత్‌ ధీమాన్‌ ౪ దేవతానుగ్రహం లభేత్‌ ॥ 
పంచాంగ కణము చేయు వారికి తిథి వలన సంపద, వారమూవఖన్‌ ఆయ్యుష్టూకలుగును. నక్షత్రము వలన పాప 
వారణము, యోగము వలన రోగ నివారణ. కరణము వలన కార్మ సిద్ది సంభవించును. కనుక కాలము తెలిసి కర్మలు 
చేయువారు భగవదను[గ్రహము పొందుదురు. మరియు, 
కన్యావనీ కాంచన దిగ్గజానాం గవాం సహస్రం సతతం ద్విజేభ్యః । దత్వా ఫ్రలిం 'యల్లభతే మనుష్య తత్తతృలం యజ్ఞ ఫ ఫలం సమృద్ధం. 
ఆయుర్చృద్ధిం పుత్ర పౌత్రాభి వృద్ధిం । నిత్యారోగ్యం సంపదంఛోనపాయీమ్‌ । 
అచ్చిన్నానాముత్సవానామవాప్తిం । యతం త్యేతే వత్సరాధీశ మ్లుఖ్యాః ॥ 
కన్య, భూమి, బంగారము, ఏనుగులు,ఆవులో మొదలగునవి వేయింటిని ఉత్తములకు దానము చేసినంత ఫలము 
పంచాంగము యొక్క వత్సర ఫలము విన్నంత మ్నాత్రముననే వచ్చును. ఆయుర్చృద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి, ఆరోగ్యాన్ని, సంపదను 
కళ్యాణ మహోత్సవాలను సుఖ శాంతులను,ఈ స్రంవత్సరాధీశులు ఇచ్చుచున్నారు. 
ఆరోగ్యం పద్మబంధుర్వితరతు సతతం సంపదం]శీతరోచిః భూలాభం భూమిపుత్రస్సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః 
సౌభాగ్యం దేవమంత్రీ వితరతు సతతం భార్గవశ్చార్యమార్మి ధైర్యం రాహుశ్చ కీర్తిం సకల శుభయుతాం కేతురిష్టార్థ సిద్ధిమ్‌ I 
పంచాంగస్య శ్రవణాత్‌ సుపుణ్య జీనకయ్నాసంవత్సరః సాధ్యతామ్‌ । 
రాజ్ఞాం రాజనుతౌ జయో విజయతే.మంత్రేఫలం బుద్ధిదం | 
ధాన్యం ధాన్యపతే, సురపతే క్షేలేశ వృద్ధిస్తధా I 
సస్యం సర్వ సుఖంచ వత్సర్నఫ్రలం సంశృణ్వతాం సిద్ధిదమ్‌ I 


శ్రీ శోభన వర్ష యుగాది పంచాంగ పఠనమ్‌ - శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్దాన్తి విజయసు బ్రహ్మణ్య సిద్దాన్తి 


శ్రీ శోభన సంవత్సర నిర్ణయ పేలిక ? 


అబ్బాదె బంధునీంయుక్మో మంగళస్నాన మాచరేత్‌! 

వస్రై రాభరణైరెపామలంకృత్య తేతేశ్ళుచిః !! 

విఘ్నేశం భారతీన్‌ ఖీటాన్‌ దైవజ్ఞ మభిపూజ్యచ! 

నీంవత్సీర ఫలం థమ్మక్సృత్యా విప్రాన్‌ నీమర్శయేక్‌ !! 

యద్వర్నాదొ నింబకునుమం శర్మరామమఘ్యుతైర్యుత౦! 

భక్తితం పూర్వయూమేన తద్యర్శం సౌఖ్యదాయకమ్‌ !! 
అథ్‌ సృష్ట్యాది విచార్‌ః 

స్వస్తిశ్రీ సూర్య సిద్దాన్తానుసారేణ సకల శ్రౌత స్మార్త నిత్య కా 
కర్మ అనుష్టాన సకల వ్యవహార సమస్త జగదుత్పత్తి స్థితి అలయకారణ 
భూతస్య। శ్రీ మహావిష్టోర్దివ్య నాభి కమల సముద్భూతస్య చతుర్ముఖ 
పరమాయుః వర్షశతం తత్రార్థం గతం, ద్వితీయ పరార్ధ, శ్రీ 
వరాహ కల్పే, ప్రథమ మాసే, ప్రథమ పక్షే ప్రథమ దివసే, 
సూర్యోదయాది తృతీయ ముహూర్తే, త్రయో 
ద్విచాత్వారింశత్‌ విఘటికో పరియాతాః । + 

కార్తికశుక్షనవమ్యాం సౌమ్యే ప్రథమప్ర 
కృతయుగోత్పత్తిః। తత్ర పాపం ౦, పుణ్యం ౨ 
చంద్రే ద్వితీయప్రహారే 5 రోహిణీనక్షత్రే శోభీ 
పాపం ౫, పుణ్యం ౧౫ | మాష్ల 
ధనిష్టానక్షత్రే వరీయాన్‌య్రో 
9౮౦ | భాద్రపదకృష్ణత్రయోదశ ర్లు 
కలియుగోత్పత్తి । తత్ర పాపం గా 


న. 
నళ త్రేతాయుగోత్పత్తిః। తత్ర 
యిం శుక్రే క్రేతృతీయప్రహారే 
సతి | తత్ర పాపం ౧౦, పుణ్యం 


పుణ్యం ౫ | 


అబ్బ నిరూపణకు 


సృష్టాధిగతసౌరాబ్దాః 1955885124 
వర్తమాన కలియుగ 5124 

1945 

2532 


Be ran ప శుక్ల ౧ దివి 22-03-2023 సౌమ్యవార వ 
| శీ “శోభన” నామ సంవత్సరః ॥ శ్రీశైలస్య దక్షిణదేశే సౌరమానాబ్లో 
(గ్రాహ్యః । సౌరమానేన చైత్ర కృష్ణ ౯ దివి 14-04-2028 భృగు 
“హర ప్రభృతి పునః రవి మేష సంక్రమణ పర్యన్తం శ్రీ “శోభన” నామ 
సంవత్సరః. వింధ్యస్య ఉత్తరదేశే బార్హస్పత్య మానాబ్లోగ్రాహ్యః, 
బార్జస్పత్యమానేన (శపింగళినామ సంవత్సరః. సర్వత్ర ఫలదర్శనార్థం 
గురూదయాబ్లో గ్రాహ్యః, సర్వత్ర గురూదయవశాత్‌ "ఆశ్వయుజాబ్దః”॥ 
తత్ర విశ్వేదేవతాధిపత్య అష్టమ యుగం వర్తమానం, అస్మిన్‌ 
మహాయుగే సంవత్సర పరివత్సర, ఇదావత్సర, అనువత్సర, 
ఇద్వత్సరాణాం మధ్యే సూర్య దేవతాకం “పరివత్సర” నామక సమస్త 
కళ్యాణ భాజనస్య శ్రీ “శోభన” నామ సంవత్సరః. 


శ్రీ శోభన వర్ష యుగాది పంచాంగ పఠనమ్‌ - శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్ద్ధాన్తి విజయసు బ్రహ్మణ్య సిద్దాన్తి 
శీ శోభన సంవత్సర ఫలతితాంశ నిరూపణమ్‌ 


ఈ ఉగాది రోజు తిధ్యాడి పంచాగముల గూర్చి 
తెలుసుకొందాము. 


వర్న లగ్నం 
21-Mar-23 


శ్రీ శోభన నామోసరఠవత్సరం. ఉత్తరాయణం, 
rr వస్తళత' బుతువు, చైత్ర మాసం 
౮9.10-53 మ.2-59 
సామ్యవాసరము 
క శుక్ష-ప్రథమా రా.08-21, 
డ్‌ ఉత్తరప్రోష్టపదా మ. 3-81, 


22-Jun-23 


శుక్లః ఉ.9-14, బ్రహ్మ రా.తె.6-18, 
ఇ0.5-49 


కింస్తుఘ్నః ఉ. 9-89, 
వ.రా.2-49ల 4-19 వ, 
దుర్ము. ఉ.11:50 ల 12:38 వ, 
అ.ఉ. 11-05 ల 12-84 వ, 


A (30-02), శా.తి. 1, 
సహోజసం శోభకృతం నృణామిష్టదీమోశ్రయ్యే! (8 | దర్శేష్టి, వసన్తనవరాత్రారమృః, శోభనః సంవత్సరః, 
శిభికా వాహనారూఢం వ్లామర్హద్వభ్యుపాణికం ॥ జీ p VB ఎం ae క 
Mane Ce నస, | యుగాది, శ్వేతవరాహకల్పాదిః, పజ్బాబ్గ పఠనమ్‌, 
ఆంధ్రదేశేషు సర్వేషు ఫలమార్త్రాదిజం భవేత్‌ । జ | అనధ్యయనమ్‌. 


శ్రీ శోభన వర్ష యుగాది పంచాంగ పఠనమ్‌ - శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్దాన్తి విజయసు బ్రహ్మణ్య సిద్దాన్తి 


శోభతే ఇతి శోభనా ॥ (శోభన లేదా శోభకృత్‌ అని అనవచ్చును సంకల్పాదులలో శోభన్నఅని చెప్పుట శ్రేష్టం) 
శుభములను, క్షేమములను, మంచిని కలిగించునది శోభన స్తలషత్సరము. 

(శీ “ఈభని” నామ సంవత్సరమునకు అధిదేవత లోకమునందు అందరి ఈతిబాధలను తొలగించి శుభములచేకూరువిధముగా 
ఇంద్ర, వరుణ, కుబేరాది దేవతా పరివేష్టితమైన శిబికమను పల్లకీలో సంతోషముగా లోకోపకరమైన చర్చలు జరిపి శుభములను, క్షేమములను 
అందించు సహోజసుడు అను నామధేయము కలిగిన అగ్ని భగవానుడు. ఈ 9 రభీన” నామ సంవత్సరం (శ్రావణం అధికమాసముతో 
కలిపి 13 మాసములతో 384 రోజులతో విరాజిల్లుతున్నది. లో 

ఈ సంవత్సరమున నృపాధిపత్యం, రసాధిపత్యం బుధునకు, మంత్రీత్వరీ శుక్రునకు, న్‌్‌ అర్హ ము దైవజ్ఞత్వములు గురునకు, 
సస్యాధిపత్యము చంద్రునకు, నీరసాధిపత్యము సూర్యునకు, ధాన్యాధిప్రత్యం శనికి, పశుపాలకాధిపత్యం బలరామకృష్ణులకి కల్లినవి. 
నక్షత్రచక్రమునకు తటాక స్థానము కలిగినది. (కుజునికి ఎటువ్హతటి ఆధిపత్యము రాలేదు... 

తేదీ.04-05-23 వైశాఖ శు.౧౪ గురు. రా.తె. కిళ30 నురెడి 29-05-23 జ్యేష్ట శు.౯ సోమ. ఉ. 8-18 వరకూ వాస్తుకర్తరి. 

చైత్ర శు.౭ మంగళ. 28-3-23 ఉ. 9-00 న్లురీడివై శాఖ శుః౬ బుధ. 26-4-23 రా. 1-49 వరకూ గురుమౌధ్యమి. 

అధిక శ్రావణ కృ.౮ మంగళ. 8-8-283 వీ -52నురిడి నిజ శ్రావణ శు.౨ శుక్ర. 18-8-28 రా.7-21వరకూ శుక్రమౌధ్యమి. 
ఈ సంవత్సరం వైశాఖ శు.౨ శని. 22-04-23 నుండి శ్రీసార్థత్రికోటి తీర్థరాజ సహిత గంగా నదికి పుష్మర ప్రారంభము జరుగును. 

తేదీ. 28-10-28 ఆశ్వయుజపౌర్ణిమ రోజున అర్థరాత్రి అశ్వినీ నక్షత్రములో పాక్షిక చంద్రగ్రహణము కలదు. 

ఈ సంవత్సరమునందు పూర్షుసస్యములలో ఫలపుష్పాదులు బాగుగా పండును, నల్లనిభూములు బాగుగా ఫలించుట, అపరధాన్యములు, 
నల్లనిధాన్యములు, ఆవాలు?నువ్వులు, సూక్ష్మ ధాన్యములు, మినుములు, వేరుశనగ, కందులు, మినుములు, పెసలు, ఉలవలు, ధాన్యం, 
అవిసెలు బాగుగా ఫలించుట, రసవస్తువులు, పాదరసం, చెరుకు, మద్యం, రసాయనిక పదార్థములకు, యంత్రపరికరములకు ధరలు పెరుగును. 

ఈ సం॥ 8 తూముల్నవర్షము, 4 తూముల గాలి 12 వీసముల పంటతో దేశము క్షేమారోగ్యములతో సుభిక్షముగా ఉండును. 


శ్రీ శోభన వర్ష యుగాది పంచాంగ పఠనమ్‌ - శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్ద్ధాన్తి విజయసు బ్రహ్మణ్య సిద్దాన్తి 

ప్రపంచ దేశముల గోచార ఫలితములు 
. ఆఫ్రికన్‌, తూర్పు ఆగ్నేయాసియా దేశాలలో అనుకోని సమస్యలు. 
(ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకుల, విదేశీ మారక సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతాయి. 
అంతర్జాతీయ సంబంధాలలో వివాదాలు, అనుకోని ఇబ్బందులు. 
చైనాకు న. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతాయి. 
. రష్యా ఆర్థిక వాణిజ్య లావాదేవీలలో వివాదాలు, ఆర్థిక వ పాక్షికంగా అమలు జోకు. 
( పాకిస్థాన్‌ ప్రభుత్వానికి, ప్రజలకు le సమస్యలు, భూకంప ముల్హ్ల (ప్రకృతి ఉత్సాతములు. 
అనేక య. ప్రచ్చన్న యుద్ధవాతావరణం ఏర్పడుతుంది. 

భారతదేశ గోచాత ఫలితములు 
. కొన్ని ప్రభుత్వ నిర్ణయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ల్‌ ఇ. పూర్వ విధానములకు గుర్తింపు లభించును. 
ప్రజలలో యోగా, ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. . ఆన్‌లైన్‌ కార్యకలాపాలవల్ల ప్రజలు డబ్బును పోగొట్టుకుంటారు. | 
వాయు సంబంధమైన ప్రమాదాలు పెరుగుతాయి. క్ట కమ్యునికేషన్‌ రంగం మరింత విస్తతమవుతుంద. 
. ఉగ్రవాద చర్యలు పెరుగుతాయి. . బాలీవుడ్‌ సినిమాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతాయి. 
. సినిమా రంగంలో స్త్రీలపై అత్యాచారాలు, నేరాలు 'పరుగుతాయి! టూరిజం పరిశ్రమ మరింతగా విస్తరిస్తుంది. 
భారతదేశము ఖ్యాతి మరింతగా ప్రపంచవ్యాప్తముద్ధ్యాశెత్తుగుతుంది. కొత్తవిశ్వవిద్వాలయములు, పాఠశాలలు ఏర్పాటవుతాయి. 
కేంద్రములో రూలింగ్‌ పార్టీ తన బలాన్ని నిల జెట్టుకుంటుంది. ఖగోళ పరిశోధనలు ఫలించును. 
ఆర్థిక పరమైన మోసములు బయటపడును. 
అనుకూలమైన వర్షములు కురియును. 
కళాకారులకు, గణితజ్జులకు గుర్తింపులు వచ్చును. 
స్త్రీలకు మంచి గుర్తింపులు వచ్చును. 
. ఆధ్యాత్మిక దైవ కార్యక్రమములు విరివిగా జరుగును. 


. వైరల్‌ జ్వరాలు, కోవిడ్‌ వంటి రోగములు ప్రబలిథా'అదే వేగముతో తగ్గుముఖం పడతాయి. 
సరిహద్దులలో గొడవలు, ఉగ్రవాద వ్యవహారాలతో యుద్ద వాతావరణం ఏర్పడును. 
: మానసిక ఆందోళనలు పెళఠగడం! వైద్యానికయ్యే పర్సులు "పెరగడం జరుగును. 

. ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు తమశార్యకలాపాలను భారత్‌ నుండి విరివిగా ప్రారంభిస్తాయి. 
9 సంస్థలకు అధినేతలుగా మరిఠిత్రమంది భారతీయులు పదవులు తెచ్చుకుంటారు. 


శ్రీ శోభన వర్ష యుగాది పంచాంగ పఠనమ్‌ - 


DP Sion గం 


శీ శోభన నామ సంవత్సర ఫలమ్‌ 
శోభనే వత్సరే నర్వథస్యానామతివృద్ధయః ! 
నృేపొణాం స్నేహమన్యోన్యం ప్రజానాం చే వరన్బరం !! 
శీ శోభన సంవత్సరంలో మంచి వర్షములు, ఆరోగ్యము, సంపద, 
పాడిపంటలు బాగుగా వృద్ధిచెందును, లోకములో యాగములు ఉత్సవములు 
బాగుగా జరుగుట, రాజులు నూతన స్నేహములు పెంచుకొనుట, ప్రజలతో 
మైత్రి వృద్ధికై మంచి ప్రయత్నములు చేయుట జరుగును. 


వత్సరారంభఖ సౌమ్య వార ఫలమ్‌ 


Gu] 


Gu] 
వ్రకుర్వతే దానదయాం జనోపి న్వీస్టీం నీభిక్షం ధనధాన్య నీంక్తులిమ్‌ !! 


ప్రజలు ఇష్టత కలిగి ఉండుట, సువృష్టి తో జలాశయముల్నుకళకలలాడుట, 
ధన ధాన్య సంపదలు వృద్ధిచెందుట జరుగును. త్రో | 
గురూదయర వశాత్‌ ఆశ్వయ్లయజాబ్ల ఫలమ్‌” 
అబభ్దేప్యాశ్వయుజేవృత్తే నీ ఖినన్సీర్య్వజఠతేపః ! 

మధ్యమం పూర్వ నన్యంచ నీర్మహీర్ణరి అఏరేతి ఫలమ్‌ !! 
ఆశ్వయుజాబ్దమ్లున క్షేమాతోగ్యములతో అందరూ సుఖించెదరు, 
పూర్వసస్యములు సామాన్యముగా ఫలించుట, అపరసస్యములు బాగుగా 
ఫలించి లాభములు చేకూరుటిజరుగును. 


Gr] 


శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్ధాన్తి విజయసు బ్రహ్మణ్య సిద్దాన్తి 


బార్హస్పత్యమానేన శ్రీ పంగతనాము సంవత్సర ఫలమ్‌ 

పింగలాబ్దేత్వీతిభీతి; తుద్యథిణ్యార్షప్రష్టయః ! 

రాజానో విక్రమ్తాక్రైన్నాభుజన్తేణీత్రుమేదిని !! 

పింగళ నోమ సరివ్రత్సరములో సస్యములు మధ్యమముగా 

ఫలించుట=ఆవహారథాన్యముల ధరలలో మార్పులు వచ్చుట, రాజులు 

శత్రువులను ఎదురుకొనుటకు ఉపాయములు, 

ధైర్యసాహేసమలను ప్రకటించెదరు. 
పంచవర్నాత్మకమగు వైదిక ప్రతిపాదిత యుగచక్రము లో 


Gr] 


స్నేహములు, 


(" విశ్వేదేవతాధిపత్యమైన 8వ యుగము (చక్రము) నందు సూర్యుడు 
బుధన్య రాజ్యే జలం మహీతలం గృహే గృహే తూర్య వివాహమంగకీరి ! | 


అధిపతి అయిన పరివత్సర నామక శోభన వత్సర ప్రీతికై సూర్య 


గీనారాయణమూర్తిని ఆరాధించుట, దేవాలయాదులలో యజ్ఞయాగాదులు, 


బుధవారము వత్సరము ఆరంభమగుట వలన్న/లోకములో  బర్ర్యప్రారాయణలు, సూర్యనమస్మారములు, రామాయణ, భాగవత 


మంగళకార్యములు బాగుగా జరుగుట, దానధర్మములు చేయుట యందు 


పారాయణలు చేయుట, (బ్రాహ్మణులను పూజించుట, దక్షిణసహితంగా 
పురాణములను దానము చేయుట, ధాన్యము, బంగారం, రత్నములు, 
కెంపులు, గోవులు దానముచేయుట, దేవాలయములను నిర్మించుట, 
పోషించుట, అన్నదానములు, వస్త్రదానములు చేయుట, వైద్య పరమైన 
సహాయములు చేయుట, వృక్షములను పెంచుట, వేదపాఠశాలలను, 
ఖగోళ పాఠశాలలను నిర్మించుట, వైదిక, ఖగోళ, జ్యాతిష బోధనలు 
చేయుట, జ్యౌతిష వైద్య విద్యను అభివృద్ధిచేయుట, గురువులను, 
దైవజ్ఞాలను, ఖగోళ పండితులను సత్మరించుటచే శుభములు చేకూరును. 


శ్రీ శోభన వర్ష యుగాది పంచాంగ పఠనమ్‌ - శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్ద్ధాన్తి విజయసు బ్రహ్మణ్య సిద్దాన్తి 


రాష్టాధిపః 


దేశోద్యోగాధిపః 


పురోహితః 


పశూనామధిపః 


దేవాదయాధిపః 


పురుషాధిపః 


పరీక్షకః 


వ(స్రాధిపః 


గ్రామపాలకః 


వృక్షాధిపః 


జంగమాధిపః 


నాయక, ఉపనాయకులు 32 మందిలో 23 నుంది శుభులు, 9 
నుంది అశుభులు. శుభాధిపత్యం అధికంగా ఉన్నది. 
కారుగహం కూరాభలన్‌. శుభుగహం శుభఫలమ్‌ ॥ 

(అర్హరాత్రనుతికాన్లా భనంత్యుత్తరనారసాః) 


సంవత్సరాది ఫల శ్రవణ మాహాత్మమ్‌ 
శ్లో రాజ్యం స్యాదచలం నృష్టశవణతో మంత్రీ శ్రవాత్‌ కౌశలమ్‌ । 
ధాన్యేశాద్‌ విమ స్థిరా చ సురసా వాణీ భవేన్మేఘపాత్‌ | 
ధర్మే బుద్ధిరధిష్టితా రసపతేదీర్చాయుషత్వం భవేత్‌ । 
స స్యేశాద్‌ విమలా మతిః శుభకరీ రాజా బలిః శూయతామ్‌ ॥ 
సళ ౪ దేశఫల నిర్ణయమ్‌ 


శ్లో ల కాంభోజ కాళ్ళీర కళింగ దేశే రాజ్ఞ ఫలం । 


4 స బాహ్లిక మాళవేషు మంత్ర్యుద్భవం । 


పౌండ్ర విధర్భదేశే సస్యాధినాథస్య ఫలంతు శిష్టం | 
చీనాంగ వంగదేశేషు రసాధిఫలం జగుః । 
గౌడమాగధ దేశేషు నీరసాధిపతేః ఫలం । 
ఆంధ్రదేశేషు సర్వేషు ఫలమార్రాదిజం భవేత్‌ । 
మేషరాశిఫలం మత్స్యే గాడే శేషంతు సర్వతః ॥ 
పురోహితోద్భవం వంగేష్వంగేషు చ పరిక్షకమ్‌ | 
కైరాతదేశే గణకాత్‌ కృకరే గ్రామపాలకమ్‌ । 
దైవజ్ఞాద్భర్బరేదేశే కాళ్ళీరే మేషసంక్రమాత్‌ ॥ 
సంవత్సరఫలంశృత్వా యస్సాంవత్సరికోత్తమమ్‌ । 
సంతోషయతి తేనైవ తోషితాస్సకలా (గ్రహాః ॥ 


శ్రీ శోభన వర్ష యుగాది పంచాంగ పఠనమ్‌ - శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్దాన్తి విజయసు బ్రహ్మణ్య సిద్దాన్తి 


రాజ్ఞః బుధస్య ఫలమ్‌ - డోలా వాహన ఫలమ్‌ 
బుధే9_ బనాథీేత్సీ ఏరంచ నీన్యీం శ్రేష్టం చ వృద్దిః లిపి లీఖకానాం ! 
ప్రభూతవాయుర్భువి మధ్యవృష్టిః గదావాతః ప్రోద్ధతీ రాజకోవః !! 
బుధుడు రాజు అగుటచే అపర సస్యములు బాగుగా ఫలించి 
లాభములు చేకూరును, పూర్వ సస్యములు సామాన్యముగా ఫలించుట, 
పురాతన శాస్త పరిశీలకులకు, శాసన అనేషకులకు, సాహిత్య, 
కళారంగము వారికి, కవులకు, పండితులకు, గణితజ్ఞులకు, జ్యోతిష 
పండితులకు గుర్తింపులు వచ్చుట, రాజకీయ ఒడిదుడుకులు ఏర్పడుట 
ఇబ్బందులు ఏర్పడుట, నర్తనశాలలకు, చిత్రపరిశ్రమలకు న్‌ 
కలుగుట, వడ్డీవ్యాపారములు, పన్నుశాతములు పెరుగుట జరుగున్లుగి 
ముంత్రైణః శుక్రస్య ఫలమ్‌ 3 
భృగునుతే నేను మంత్రిపదం గతే శలభమూషక నూకర గజల్‌, 
భవతి ధాన్య నీమర్గ్శతీయా భయం జనవదేషు జలం శరణర || 
శుక్రుడు మంత్రి అగుటచే పంటలకు మూషికాది ' ' కీటక 
బాధలు అధికమగుట, ధాన్యములకు ధరలు 'సరసమగుట, 'వఠ్షముల 
వలన లోకమున జలముతో నదులు, చెరువులు నిండుటి, పర్వత te 
నదీతీర వాసులకు వచ్చుట జరుగును. 
సేనా? ుఉతేకగురోక ఫలక్‌ 
సనురరురొ గథపేనేయుజోబ్రీకా, నిర్హవరా నరవాః కరవొలితాః ! 


ri 


dt 


dd 


గిరిషు వై నగరేషు సీమక్నినుఖిం నుఖమతి ద్విజశేన్తీవతాం౦ విశాం !! 


క 


i లవణం, తమలపాకులు, నారింజ, మామిడి, సపోట, పనస ఫలములు 
థీ |బ్రాగుగా ఫలించుట జరుగును. 


గురుడు సేనాధిపతి. "అనుటెక్షే న్యాయవ్యవస్థ పై పై ప్రజలకు 
విశ్వాసము ఏర్పడుట, వాయుహోరితమైన వర్షములు కురియుట, సమ్మెలు 
జరుగుట, రాజకీయ స్నేహ్హములు. (కుట, వ. జనులు ధనధాన్య 
పాడిపంటలచే బే వృష జరుగును. 
-యన్వ్యోభసితః చంద్రస్య ఫలమ్‌ 

"జఅట్టేన్నా న్ని నర్యాకి/ శీలధాగ్యాని యానిచ ! 
క్షణిక. మ్మీఫీలితా చంద్రే నీస్యాధిపేనీతి !! 

సపూర్వసస్యాధిపతి చంద్రుడు అగుటచే జలధాన్యములు, 
స్థలధాన్యములు, మాగాణి, మెట్ట పంటలు బాగుగా ఫలించుట, వృక్షములు, 
ఫలములు బాగుగా ee గోధుమలు, ధాన్యము, జొన్నలు, చెరుకు, 


Gr] 


ధాన్యాధిపతోః ఈశనేః ఫలమ్‌ 

కృష్ణధాన్యాని నర్వాఖి నూక్ష్యధాన్యాని యాని ! 

కృష్ణభూమి నృుథలితా ధాన్యాధీశే శనైశ్చర !! 

ధాన్యాధిపతి శని అగుటచే నల్లనిభూములు బాగుగా ఫలించుట, 
అపర ధాన్యములు బాగుగా ఫలించుట, నల్లనిధాన్యములు, సూక్ష్మ 
ధాన్యములు, ఆవాలు, నువ్వులు, మినుములు, అవిసెలు, బెషధ 
పదార్థములు, పశుసంపద బాగుగా ఫలించుట, రసాయనిక పదార్థములకు, 
యంత్రపరికరములకు ధరలు పెరుగుట జరుగును. 


Gu] 


శ్రీ శోభన వర్షయుగాది పంచాంగ పఠనమ్‌ - శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్ద్ధాన్తి విజయను బ్రహ్మణ్య సిద్దా సిద్ధా 


అర్భాధిపతోః గురోఃఫలమ్‌ 
సువృష్టిథిర్ధాన్యధనైర్పిరాజితా భూమిర్మహాయజ్ఞపరైర్మహీసురైః ! 
నిత్యోత్సీ వైర్మంగళితూర్యనిన్వనైః అర్జాధిపే దేవగురౌచ శశ్వత్‌ !! 
[Do ఆర్హాధిపతి అగుటచే సువృష్టి చే పాడిపంటలు 
ధనధాన్యములు వృద్ధిచెందుట, లోకమున యజ్ఞయాగాది క్రతువులు, 
ఉత్సవములు విరివిగా జరుగుట, శుభకార్య క్రమములు బాగుగా జరుగును. 
మేఘూధిపతేః గురోః ఫలమ్‌ 
నీస్యార్గవృద్ధిభిన్తుష్టా భవేద్దాత్రీ నిరంతరం ! 
థీతీరోగ భయాన్న్సీర్వే మేఘాధీశే బృహన్సీతౌ !! 


Gu] 


మేఘాధిపతి గురుడు అగుటచే ధరలలో మార్పులు ఏర్పడ్డుళ్న ళో 


మంచి వర్షములు కురియుట, పాడిపంటలు ధనధాన్యమలు ' 


వృద్ధిచెందుట ప్రజలలో రోగభయములు తొలగి సుఖమును, పొందుట, 
మైత్రీ భావనలు పెరుగుట, ఆకాశములో పరివేషాది వింత్తలు కతా" 


రసాధిపతః బుధస్య ఫలహ్నో J 
శశితీనేయే రనీసాథే పిప్పలీ శుంరీ చ హంగ ల యనాని ర్‌ి. 


ఘృత తైలాద్యపి నిఖిలం దుర్లభమిక్తూక్ష వర్తన | సక్రలఠ!! 


ర 


రసాధిపతి బుధుడు అగుట్లచే 'సొరిర్మి అల్లం, వెల్లులి, ఉల్లి, 
నెయ్యి, కొబ్బరి, వేరుశనగ్గు ఆమ్హ్ముదీము, _అవిసెనూనె, చెరుకు, తేనె, 
బెల్లం, పంచదార మొదలీగ్గుః వస్తువులకు ధరలు పెరుగుట, మత్స్య 
పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమలు బాగుగా ఫలించుట జరుగును. 


నీరసాభిపతేపీ కాకా ఫలహమ్‌ 
మణిరత్న గంధ నివహ్హాపోోస్తురర్మాద్ది ౧ ధౌతవాః._ నరా! 
దివనకరే నీరనప్తేట్టోస్త క్ష భెస్తాటినవినాశస్సాత్‌ | 
నీరసాధిప్తతి (సూర్యుడు అగుటచే బంగారం, రత్నములు, 
మణులు, చందనము, (రాగి, ర్పూరం ధరలు పెరుగుట, యంత్రములకు 
గుర్తింపు వన్య , మతవాదములు ప్రబలుట జరుగును. 

== రైపజ్ఞః గురోః ఫలమ్‌ 
మరిత్రయుక్సా న్ఫీదావిప్రాః నీతియుక్తా నరాధివొః ! 
స బ్లాబుద్ధికుశలా దైవజ్జే దేవమంత్రిణి ! 
దైవజ్ఞుడు గురుడు అగుటచే దైవజ్ఞులు బుద్ధికుశలతతో బాగుగా 
'శాస్తచర్చలు ముదు రాజుల ee లోకోపకారమైన ఖగోళ రు 


dt 


పరిశీలనలు దైవజ్ఞులు చేయుట, ఖగోళపరిశోధనలు ఫలించుట, దైవజ్ఞులకు 


"మంచి సత్మారములు లభించుట జరుగును. 
పశుపాలకస్య బలరామకృష్ణన్య ఫలమ్‌ 
నీవృష్టిః నర్వదేశేషు నీర్వనీన్య నీమృద్ధయః ! 
మధ్యదేశే నుభిక్షంస్యాద్రామేతు ఏశునాయేకే | 
రోష్టాద్సహిః ప్రాపణంతు శ్రీకృష్ణేన కృతం తదా !! 
పశుపాలకుడు బలరాముడు, గోస్టప్రాపక, బహిష్మర్త శ్రీకృష్ణుడు అగుటచే 
దేశమంతయూ సుభీక్షము, అనుకూలమైన వర్షములు కురియుట, పాడిపంటలు 
బాగుగా పండుట, స్వదేశ, విదేశ పశుసంపద బాగుగా వృద్ధిచెందుట జరుగును. 


dt 


శ్రీ శోభన వర్ష యుగాది పంచాంగ పఠనమ్‌ - శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్దాన్తి విజయసు బ్రహ్మణ్య సిద్దాన్తి 


ఆఢకాది నిర్ణంయుః 
విస్తారం నప్తతిశ్తైవ శతీయోజనమున్నతం ఆఢకన్యీ ప్రమాణంతు దేవమానేన గఖ్యతే 
ఆష్టీభాగన్సీముద్రేషు ఏర్వతేషు తీథానవ త్రయోభాగా భువిప్రోక్మా స్వేవం వర్షతి చత్రిథా 

సముద్రమందు 8భాగలు, పర్వత ప్రాంతములందు 9 భాగలు, 

భూమియందు శతి భాగములు వర్షము కురియును. 4తూములు గాలి, 
శితూముల వర్షము అగుటచే వాయుపూరిత వర్షములు ఉండును. 

మఘాది నిర్ణంుః? 
నవమేఘపక్షంలో వరుణమేఘం అగుటచే మంచి వర్షములు. 
చతుర్మేఘపక్షంలో ఆవర్తమేఘం అగుటచే తూర్పున గాలితో కూడిన వర్షములు. 
వివహ అను వాయువు అగుటచే ఖండవృష్టి ల్‌ 
అచలా అను విద్యుత్‌ అగుటచే సానుకూల వర్షములు. 
వచ అను గర్జితం అగుటచే ఆకాశమున ఉరుములు అధికం 
క్షార సముద్రం అగుటచే పరివేషములు ఏర్పడుట, వాయుపూరిత(వర్షములు. 
భూవాహకుడు పద్మకుడు సాహిత్యము, కళలకు మంచిగుర్తింపులు వచ్చుట, 
పాడిపంటలు వృద్ధిచెందుట జరుగును. 4 
రోహిణీ వాసం తటాకస్థానం పొందుటచ్వేసస్యవృద్ధి పాడిపంటలు, 
ధనధాన్య వృద్ది కలుగును. 

అధికర్రాపణ ఫలమ్‌ 

పొవబుద్ధిరతాలోకా రాజానః కృంరశోనీనేగ్నిఅధిక శ్రావణమాసము వచ్చుట 
వలన పాపకార్యములు పెరుగుట, ప్రజలకు భయాందోళనలు పెరుగుట, 
పాలకులకు ప్రతికూల ఫలితములు కలుగును. 


మేష సంక్రమణ కాల ఫలమ్‌ 

స్వస్తిశ్రీ శోభన స్తతో। ఖైత్రమాన కృష్ణ.౯ శ్రవణ నక్షత్ర, 
సాధ్యయోగ, గర కరణ యుక్తథేసింహో లగ్నములో దివి. 14-ఏప్రిల్‌-23 
శుక్రవారం (౨౨-౩౪ మ.2ఇ59 ని.లకు శ్రీ సూర్య భగవానుడు మేష 
రాశిలో ప్రవేశించూదున్నాడు! (మధ్యాహ్లము నుండీ పుణ్యకాలం). 
కృష్ణ నవమీ న - 
(శ్రవణభసక్షత్రం == 
గఠ కరణం నా 


అపరాహ్హకాలం - 


కలహం 
కీర్తివృద్ధిః 
సుభిక్షం 


రాజభీతి 


శుక్రవారం - 
సాధ్య యోగం- 
సింహ లగ్నం- ప 
నక్షత్ర మండలం - 


ఆర్డా ప్రవేశ కాలఫలమ్‌ 


స్వస్తిశ్రీ శోభన సం॥ ఆషాఢ శుక్ష.౪ తత్మాల శుక్ష.౫ ఆశ్రేషా 
నక్షత, హర్షణ యోగ, బవ కరణ యుక్త వృశ్చిక లగ్నములో దివి.22- 
జూన్‌-28 గురువారం (30-౨౪) సా.5-49.ని. లకు (శ్రీ సూర్య భగవానుడు 
ఆగ్రా నక్షత్రములో ప్రవేశించుచున్నాడు. 


శుక్ల పంచమీ - 
ఆ(శ్రేషా 

బవ కరణం 
సాయం 


సుభిక్షం 
చోరభయమ్‌ 
శుభం 
అర్హవృద్ధిః 


వృశ్చిక లగ్నం- అధికారభయం 
నక్షత్ర మండలం - వృష్టిః 


శ్రీ శోభన వర్ష యుగాది పంచాంగ పఠనమ్‌ - శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్దాన్తి విజయసు బ్రహ్మణ్య సిద్దాన్తి 


ఈ సంవత్సరం గ్రహణములు 
1. దివి.20-04-2023 సంపూర్ణ సూర్యగ్రహణం. 
భారతదేశములో కనిపించడు. 


2. దివి.14-10-28 కంకణాకార సూర్యగ్రహణం. 
భారతదేశములో కనిపించదు. 


3. దివి.05-05-2028 ప్రతిచ్చాయ చంద్రగ్రహణం. 
4. దివి.24-08-2024 ప్రతిచ్చాయ చంద్రగ్రహణం. 
ప్రతిచ్చాయ గ్రహణం లేదా కాన్తిమాలిన్య గ్రహణమని రు నో 


ఛాయా గ్రహణములకే నియమములు కానీ ఇట్టి ప్రచ్చాణ్తే | 


గ్రహణములకు నియమము పాటించవలసిన అరు లేఢథీ్‌. 4 


భారతదేశములో కనిపించని గుహణనుల్హక్ళో శ | =| 


ప్రుతిఛ్భాయా సుహణనులకు గ్రుహణ ఫుణ్యకాలముర్హోజ్రండుఖ్రై * 
కనుక ఎలాంటి గ్రహణ నియమములు బీహ్హాల స్తా నర్‌ 
తర్పణాదులు ఆచరణ అవసరం లేదు. శ టీ. 


ల్‌ 


5. దివి. 28-10-2028 పాక్షిక క్య్యహణం. 

భారతదేశములో కనిపిస్తుంది" దక్షిణ ఉత్తర అమెరికా, 
ఆస్టేలియా, యూరోప్‌, ఆఖఫ్రిక్కా ప్తీిన్‌ మహాసముద్రం, ఆసియా 
ఖండ ప్రాంతాలలో గ్రహణము కనిపిస్తుంది. 


మకర సంకీషుణక్రాల ఫలమ్‌ 
స్వస్తిశ్రీ శోభన సం క్‌ “మాన శుక్ల. ౩ 
తత్మాల శుక్ల.౪ శతభిషక్‌,నేక్షత్రవరీయాన్‌ యోగ, 
విష్టి కరణ యుక్త వృశ్చిక తిగ్నములో దివి.14-01- 
24 ఆదివారం (౫౦౪ Fy రా 02-43. లకు... 
థీ సూర్యే భగవానుడు -అశ్వ వపా 
మకర, రాశిలో. ప్రవేశించుచున్నాడు. 
(అనేకమరిది మహర్షులు భద్ర కరణమునకు అశ్వనాహనాన్నే కల 
1501-2024 న్‌ ఉదయాది నుధ్భాహ్హ సర్యక్త్రం సంక్రుముణ పుణ్యకాలం. 
శతా త్రిభాగం కుర్వీత ద్వౌభాగౌ పూర్వవాసరే, కం పరదినే వారనాథో లిఖేత్‌ క్రమాత్‌) 


(| | ఫలరికా $- మకరసంక్రమణ పురుషుడు ధ్వాంక్ష నామధేయుడగుటచే వ్యాపారస్థులకు అనుకూలం, 


_ చందనోదకముచే స్నానం చేయుట వలన సుభిక్షము, నిత్యావసర సరుకులకు ధరలు సరసమగును. 
న ఫలం ?- కృష్ణవర్ణ వస్తధారణచే రాజపీడ, అధికారమునకై పోటీలు 
rs జవాదీలేపనం,గరకమాల ధారణ, స్వర్ణహార ధారణ,కాంస్య 
పాత్రలోచిత్రాన్న భక్షణం, బిల్వఫలధారణ, అశ్వవాహానారూఢుడై బల్లెమును 
ఆయుధం ధరించి జీర్ణఛత్ర ధారణతో ధనుర్ధారియై అర్మపుష్పశోభతో 
ఆలోచనాపరుడై ఈశాన్య దిశా ప్రయాణంచేయుచున్నారు. 

అధికార పరమైన ఇబ్బందులు వాటిల్లుట, సుగంధ ద్రవ్యములకు, 
జలసంబంధమైన వస్తువులకు ధరలు పెరుగుట, అనుకూల వృష్టితో (ప్రజలు 
సుఖించుట, ఈశాన్య దేశస్థులకు ఇబ్బందులు కలుగుట, వేరుశనగ, 
కందులు, మినుములు, గోధుమలు, పెనలు, ఉలవలు, ధాన్యం, 
అనుకూలించుట, రసవస్తువులు, పాదరసం, చెరుకు, మద్యం, రసాయనిక 


పదార్దములకు ధరలు పెరుగుట జరుగును. 


శ్రీ శోభన వర్ష యుగాది పంచాంగ పఠనమ్‌ - శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్దాన్తి విజయసు బ్రహ్మణ్య సిద్దాన్తి 


కక ME 


లి 
= 


Dade 
1810 2 41 805 4 1 8 0 
క కరనా సారా రా లా మారా 
611417 2 5 0 86 14 7 
12012012 0 12% 
1181012 413810 2 కా 


మొదటి సున్నా ఉన్నవో మహా వ్యాధి (భయం), మధ్య సున్నాఉన్నవో మనో వ్యధ [ఖ్లుణాధికం) 
చివరి సున్నా ఉన్నవో ధనహాని, మూడు సున్నాలు ఉన్నవో అనేకమగ్గుఇబ్బందులు కలుగును. 
సరిసంఖ్య వచ్చిన సమఫలితము, బేసిసంఖ్య వచ్చినచో ధనలాభము క్రలుగున్ను. 


=OANnNOO ఎ ఏ 4 ల 19 ర6ా 
ఏరి ఠరారాలటలు ల లి బ్య ఇ సి hm 


ఈ సంవత్సరము (గ్రహసంచారము అనుసరించి సామూహికముగా రాశి ఫలితములు వ్రాయడం జరిగింది. ప్రతి ఒక్కరి జాతకం వారి జన్మ 
జాతకము ద్వారా లభ్యమగును. ఇతర వివరములకై సిద్దాన్తి గారిని సంప్రదించగలరు. సెల్‌ నెం. 996837832303, 9550017546, 9866839560. 


శ్రీ శోభన వర్షయుగాది పంచాంగ పఠనమ్‌ - శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్ద్ధాన్తి విజయసు బ్రహ్మణ్య సిద్దాన్తి 


ఆదాయము - 85 


వ్యయము 


అశ్విని 1,2,8,4, భరణి 1,2,8,4, కృత్తిక 1 పాదం. చు, చే, చో,చౌ,లా, లీ, లూ, లే, ల, ఆ. అనే అక్షరమల్లి పేర్లు కలవారు. 


= 5 


మేష రాశి 


రాజ్యపూజ్యం- 3 
అవమానం 1 


రాశె 


సంచారం 


స్‌ 
అ 


పలితం 


మేష 


21 ఏప్రిల్‌ వరకు 
ఆపై సంవత్సరమంతా 


ద్వాదశ 
జన్మం 


శుభకార్యాల్లకు ధనవ్యయం, విచారం 
గౌరవరో తగ్గుట్సు భయం, ధన నష్టం, ప్రభుత్వ చిక్కులు 


కుంభం 


సంవత్సరమంతా 


ఏకాదశ 


చ్రీకోకుతిన్నా అన్నీ విషయాలలో అనుకూల ఫలితాలు 


మేష/ తుల 
మీనం/కన్య 


30 అక్టోబర్‌ వరకు 
సంవత్సరమంతా 


జన్మ/సప్తమ 
ద్వాదశ/షష్ట 


(శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ 
మనసుకు కష్టం, వ్యవసాయ నష్టం, అజీర్ణం,భూ ధన,గృహ లాభం |. 


ఆదాయం - 2, వ్యయమ్‌ - 5, రాజహ్రూజ్యిం- క అవమానం - 1 
ఫలితం - మనస్సు చంచలం,బంథు మిత్రులతో జాగ్రత్త, అకాలభోజనం, చెడ్డ వ్యక్తులకు దూరంగా ఉండాలి 


విద్యార్థులకు మిశ్రమ్మఖభలితాల్నువితాహ ప్రయత్నాలు ఫలిస్తాయి 


కందాయం.1-1- 4 


నివారణ - రుద్రాభి షేకర్యదక్షిణామూర్తి స్తోత్రం,గురుచరిత్ర ఆలయం లో అలంకార సేవ 


ఆదాయం - 11, వ్యయమ్స్‌=11, రాజపూజ్యం.-6, అవమానం - 1 


ఫలితం - విదేశీయాన్తళ్న ఆరోగ్యం జాగ్రత్త, అనుకోని ధన నష్టం, బంధు మిత్రుల సహకారం,శుభకార్యాలు. 
నివారణ - లక్ష్మీ హృదయం, మీనాక్షీ పంచకం, విధ్యార్థులకు సహకారం. 


ఆదాయం 4 వ్యయమ్‌ - 2, రాజపూజ్యం - 2, అవమానం - 4 
ఫత్సితం = వృత్తిలో ఇబ్బందులు, (ప్రతి పనిలో వ్యతిరేకత, జాగ్రత్త అవసరం, కొత్తపనులు వొద్దు. 
నివారణ - లలిత్నాసహస్ర నామ స్తోత్రం,కార్తికేయ స్తోత్రం,ముత్తయిదువ లకు సౌభాగ్య అలంకరణలు అందించుట. 


కందాయం. 4-2-1 


కందాయం.7-0-8 


సం. ఫలమ్‌. యుద్ధభయం 


సం. ఫలమ్‌. అలంకార ప్రాప్తి 


సం. ఫలమ్‌. రోగభయం 


~ 


శ్రీ శోభన వర్ష యుగాది పంచాంగ పఠనమ్‌ - శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్దాన్తి విజయసు బ్రహ్మణ్య సిద్దాన్తి 
ఆదాయము - 14 ఈల రాజ్యపూజ్యం- 6 
వ్యయము -11 వృషభరాశి అవమానం - 1 
కృత్తిక 2,3,4, రోహిణి 1,2,8,4 మృగశీర్న 1,2 పాదాలు,ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వు, వే, వో. అనే అక్షరమలు పేర్లుకలవారు. 


- 


రాశి సంచారం ఫతతం 


మీనం 21 ఏప్రిల్‌ వరకు ఏకాదశ ధన ల్రాభర్యధర్మకార్యాలు 
వేష ఆపై సంవత్సరమంతా ద్వాదశ ధనే హాన్మిఉద్యోగంలో ఇబ్బందులు 


కుంభం సంవత్సరమంతా దశమ పనులు తెమలవు,గౌరవం తగ్గుట 


రాహు/కేతు |మేష/ తుల 80 అక్టోబర్‌ వరకు |ద్వాదశ/షష్టగ మనసుకు కష్టం, వ్యవసాయ నష్టం, అజీర్ణం, భూ ధన,గృహ లాభం 


మీనం/కన్య సంవత్సరమంతా ఏకాదశపచమా”సోదరుల వల్ల లాభం,వ్యాపారంలో అభివృద్ది 


విద్యార్థులకు సామాన్య ఫలితాలు సంతత్సరరుచితర్గో విలాహ ప్రయత్నాలు ఫలిస్తాయి 

కృత్తికా2,3,4 ఆదాయం - 14, వ్యయమ్‌ - 2, రాజప్తూజ్యిం-జ్లి, అవమానం -4 కందాయం.7-0-3 సం. ఫలమ్‌. రోగభయం 
ఫలితం - కుటుంబ సౌఖ్యం, ఆకస్మిక aT లాభం, స్త్రీల వల్ల మేలు, కీర్తి,ఆరోగ్యం, పరోపకారం, అప్పులు తీరతాయి. 
నివారణ - గణపతి, ఆంజనేయ ఉపాసన,మూగ జీవులకు ఆహారం అందించటం. 
రోహిణీ ఆదాయం - 11, వృ్యయమ్స్‌జర్‌, రాజపూజ్యం-.5, అవమానం -4 కందాయం.2-1-0  సం.ఫలమ్‌. ఆయుర్వద్ది 
ఫలితం - బంధు మోత్రులతో విరోధం వొద్దు, కుటుంబ సౌఖ్యం, అనారోగ్య బాధలు, కొత్త అప్పులు. 

నివారణ నఠసింహృహయగ్రీవ స్తోత్రములు, గోసేవ,దేవాలయం లో కర్పూరం సమర్పణ. 

మృగశీర్నమ్‌ 1,2 ఆద్వాయంఖవువ్యయమ్‌ - 5, రాజపూజ్యం - 1, అవమానం - ౯ కందాయం.5-2-2 సం.ఫలమ్‌. ధన లాభం 
ఫలితం - నూతన గృహ కార్యాలు,ధన లాభం,దైవ దర్శనం,బంధు మిత్రులతో విందు వినోదాలు, భక్తి పెరుగుతుంది. 
నివారణ - స్వామి వారికి కల్యాణం,హరిహర స్తోత్ర పారాయణ,ఉపవాసం. 


శ్రీ శోభన వర్షయుగాది పంచాంగ పఠనమ్‌ - శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్ద్ధాన్తి విజయసు బ్రహ్మణ్య సిద్దాన్తి 
ఆదాయము - 2 రాజ్యపూజ్యం- 2 
—— మిథున రాశి త్‌. 4 


మృగశీర్న 3,4, అర్హా 1,2,8,4 పునర్వసు 1,2,8 పాదాలు, కా, కృ,కీ, కూ, ఘ, జ్ఞ, జ్ఞా, ఛా,కే,కో,హా, అనేతిక్షర్లములు పేర్లు కలవారు. 


- 


రాశి సంచారం స్థితి భలెతం 
మీనం 21 ఏప్రిల్‌ వరకు దశమ స్థాన చలనర్తరోగ పీడ, ధన నష్టం, వృధా ప్రయాస, వృత్తి లో కష్టం 
కం ఆపై సంవత్సరమంతా | ఏకాదశ ధార్మికుకార్యక్రమాలు,ధన లాభం, సుఖం, మంత్ర సిద్ది 
కుంభం |సంవత్సరమంతా నవమ | స్పఠత్తానావిచారం,రోగ బాధ, స్వల్ప సుఖం,ధర్మం తప్పుట 
మేష/ తుల 30 అక్టోబర్‌ వరకు | ఏకాదశ/పంచము ధనధాన్యాలు, సుఖం, భోగం, గృహ లాభం, అకాల భోజనం, శ్రమ 
మీనం/కన్య సంవత్సరమంతా దశమ తర స్రీవల్ల భయం, వాటారోగాలు, ప్రయాణాలలో ఆటంకాలు, అవమానం 
విద్యార్థులకు గుర్లిరిఫు ..వితాహ ప్రయత్నాలు ఫలిస్తాయి 
మృగశీర్నమ్‌ 3,4 ఆదాయం - 2, వయమ్‌ -5, రాజపూజ్యం 1 అవమానరి - ౯ కందాయం. 5-2-2 సం. ఫలమ్‌. ధన లాభం 
ఫలితం - శుభకార్యాల్ను చేస్తారు, ధన లాభం, అన్నీ పనుల్లో మంచి ఫలితాలు. 
నివారణ - రుద్ర నమక్వస్తోత్రం, వృద్దులకు సేవ,ఆలయం లో నైవేద్య ద్రవ్య సమర్పణ. 
ఆదాయం - 5, వయమ్‌డ౪, రాజపూజ్యం.-4, అవమానం - ౯ కందాయం.౦-౦-4 సం.ఫలమ్‌. మనస్తాపం 
ఫలితం - ఆరోగ్యం, శుభవార్తలు వింటారు,పనుల్లో సహాయంలభిస్తుంది, ప్రభుత్వ పనులు పూర్తి. 
నివారణ' -శివాలయంలో దీప తైల సమర్పణ,మాస శివరాత్రి వ్రతం, విశ్వనాథాష్టకం. 
పునర్వసుః 1,2,3 ఆదాయం ౫14 వ్యయమ్‌ - 8, రాజపూజ్యం -7,అవమానం-3౩ కందాయం.3-1-1 సం. ఫలమ్‌. రాజ సమానం 
ఫలితం - బళధుమీత్రులతో సరదాలు,ప్రయాణాల వల్ల లాభం,సమాజంలో గౌరవమర్యాదలు,సుఖం, శుభకార్యాలు. 
నివారణ - దుర్గా సప్త శ్లోకీ పారాయణ ,గణపతి పంచరత్నం, తీపి పదార్దాలు దానం చేయుట. 


శ్రీ శోభన వర్ష యుగాది పంచాంగ పఠనమ్‌ - శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్దాన్తి విజయసు బ్రహ్మణ్య సిద్దాన్తి 


ఆదాయము - 11 రాజ్యపూజ్యం- 5 
a వ్యయము - 8 తర్మాటత ౮౮౮ OI, 1 


పునర్వసు 4, పుష్యమి 1,2,8,4, ఆత్రేష 1,2,8,4 పాదాలు, హీహూ,హే, హో,డా,డి, డూ,డే, డో. అన్వెతక్షర్హమలు పేర్లు కలవారు. 


గ్రహము రాశి సంచారం స్థితి భలితం 4 


గురువు మీనం 21 ఏప్రిల్‌ వరకు నవమ _ | భూల్తాభశ్రొర్యసిద్ధిపుత్ర కళత్ర లాభం 
షై ఆపై సంవత్సరమంతా|దశమ స్టానచ్చభనర్హరోగపీద, ధననష్టం, వృధాప్రయాస, వృత్తి లో కష్టం 


కుంభం సంవత్సరమంతా అష్టమం కుటుంబి కష్టం, శత్రు భయం, రోగ పెడ ధన వ్యయం, బంధనం 


మేష/ తుల 30 అక్టోబర్‌ వరకు దశమ/చతుర్ధశో స్త్రీ వల్లి భయం, వాటా రోగాలు, ప్రయాణాలలో ఆటంకాలు, అవమానం 
మీనం/కన్య సంవత్సరమంతా నవమ్యతృతీయ తీర్థ యాత్రలు, దుఃఖము, తీవ విచారం,ఆరోగ్యం, ద్రవ్యలాభం, కార్యసిద్ధి 


విద్యార్థులకు మంచికాలం. విలాహ ప్రయత్నాలు ఫలిస్తాయి 
ఆదాయం - 14, వ్యయమ్‌ - 8, రాజపూజ్యం శ, అవమానం -3 కందాయం.3-1-1 సం. ఫలమ్‌. రాజ సమ్మానం 
ఫలితం - విదేశీ ప్రయత్నాలు అనుకూల్పం,అనారోగ్య బాధలు,అనుకోని ధన నష్టం,బంధు మిత్రులతో జాగ్రత్త. 
నివారణ - సుబ్రహ్మణ్య స్తోత్రం,పని వారికి సహకారం,నవ నాగ స్తోత్రం. 

ఆదాయం - 8, వ్యయమ్లుడ 11, రాజపూజ్యం.-8, అవమానం - 3 కందాయం.6-2-3 సం.ఫలమ్‌. యుద్ధభయం 

ఫలితం - ఇతరులకు మేలు జేస్తారు;అప్పులు ఇచ్చి పుచ్చుకోవటం లో జాగ్రత్తవృత్తి అనుకూలం,కొత్త పనులు మొదలు. 
నివారణ ౫ ఆదిత్య హృదయం, సూర్య నమస్మారములు చేయుట, ఎరూపు వస్త్రములు దానం. 

ఆదాయం ౫ివ్యయమ్‌ - 11, రాజపూజ్యం - 6, అవమానం -3 కందాయం.1-0౦-౦ సం. ఫలమ్‌. అలంకార ప్రాబ 

ఫలితం - వృధ్యాప్రయాణాలు, ఇబ్బందుల తరువాత విజయం,కుటుంబం లో అనారోగ్యం,కలహాలు,పాత పనులు పూర్తి. 
నివారణ - సుందరకాండ పారాయణ, ఈశ్వరారాధన, గుమ్మడి పండు దానం, 


శ్రీ శోభన వర్షయుగాది పంచాంగ పఠనమ్‌ - శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్ద్ధాన్తి విజయసు బ్రహ్మణ్య సిద్దాన్తి 


ఆదాయము 
వ్యయము 


- 14 రాజుపూజ్వ్యం- 1 
9g, భ్యంల్రంణ్య 
5 క్‌ింహా ౮౮ అవమానం, - 7 


మఘ 1,2,8,4 పుబ్బ 1,2,3,4, ఉత్తర 1 పాదం, మా, మీ, మూ, మే,మో, టా, టీ, టూ,టే. అనే అక్షరమల్లు పేర్లు కలవారు. 


రాశి 


సంచారం 


- 


భలెతం 


మీనం 
క్‌ 


21 ఏప్రిల్‌ వరకు 
ఆపై సంవత్సరమంతా 


కోపం ఎక్కువ, థీతి, ప్రభుత్వ, అగ్ని, చొర బాధలు, క్రూరంగా మాట్లాడటం 
భూల్తాభర్కి కార్య సిద్ది, పుత్ర కళత్ర లాభము 


కుంభం 


సంవత్సరమంతా 


సప్తమ 
యాయ 


అనోరోగ్యర్మి స్థాన చలనం, మనోవేదన, భయం, ధన నష్టం, వేడి చేయుట 


మేష/ తుల 
మీనం/కన్య 


30 అక్టోబర్‌ వరకు 
సంవత్సరమంతా 


నవమ/కృతీయ 
అష్టమ/ప్వొతీయ 


లీర్థయాగ్రలు, దుఃఖము, తీవ విచారం, ఆరోగ్యం, ద్రవ్య లాభం, కార్యసిద్ధి 
శరీరకష్టం, అశాంతి, క్రిప్పట, విఘ్నాలు, కలహాలు, అవమానం, శత్రు భయం 


విద్యార్థులకు సామాన్య ఫలితాలు 4 వివాహుప్రయత్నాలు ఆలస్యం గా ఫలిస్తాయి 
ఆదాయం - 2, వ్యయమ్‌ - 5, రాజపూజ్యం- క్షిఅవమానం-6 కందాయం. 4-1-2 సం. ఫలమ్‌. రోగ భయం 
ఫలితం - ప్రయాణాలలో జాగ్రత్త ,కొత్త పనులూ వొద్దు,అప్పులు ఆలస్యంగా లభిస్తుంది,పట్టుదలతో పనులు పూర్తి. 
నివారణ - అన్నదానం,ఆలయం లో అలంకరణ సామాగ్రి సమర్పణ, లక్ష్మీ స్తుతి. 
పూర్వఫల్లునీ ఆదాయం - 11, వ్యయమ్స్‌=11, రాజపూజ్యం.-5, అవమానం - 6 కందాయం.7-2-4 సం.ఫలమ్‌. ఆయుర్శద్ది 
ఫలితం - అనుకోని విజయాణజీ,మొండి బాకీలు వసూలు, తీర్ధ యాత్రలు,కోర్టు లో విజయం,కుటుంబం లో శుభ కార్యాలు: 


నూ 


నివారణ - దుర్గా స్తోత్రం,మొక్కలు నాటుట,సువాసినీ పూజ. 


ఆదాయం 4 వ్యయమ్‌ - 2, రాజపూజ్యం - 1, అవమానం -2 కందాయం.2-0-1 సం. ఫలమ్‌. ధన లాభం 
ఫలితం హాగోకుభకార్యాలకు ధనవ్యయం, ప్రీల వల్ల లాభం, పేరు ప్రతిష్టలు, ప్రయాణాలు వాయిదా వేయండి. 
నివారణ - ఆలయ సేవ, సూర్యో పాసన, మౌన వ్రతం. 


శ్రీ శోభన వర్ష యుగాది పంచాంగ పఠనమ్‌ - శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్దాన్తి విజయసు బ్రహ్మణ్య సిద్దాన్తి 


ఆదాయము - 2 రాజ్యపూజ్యం- 4 
వ్యయము -11 కన్య ౮౮ అవమానర్మా- 7 
ఉత్తర 2,8,4, హస్త 1,2,8,4, చిత్ర 1,2 పాదాలు, టో,పా, ఫ, పి, పూ,షం, క్షే ణా, ఠా. అనే అక్షర్రమీల్ను పేర్లు కలవారు. 


యు 


- 


రాశి సంచారం ఫతతం 


మీనం 21 ఏప్రిల్‌ వరకు కొద్ది అనుక్షూలత్కకుటుంబ సౌఖ్యం తక్కువ 

క ఆపై సంవత్సరమంతా అసార్తోగ్యల్య మనోవేదన, అనుకోని పరిస్థితులలో చిక్కుకొనుట 
కుంభం సంవత్సరమంతా స్తుఖీం,విజయం,ఆరోగ్యం,అప్పులు తీరుట,శత్రు నాశనం 
రాహు/కేతు | మేష/ తుల 380 అక్టోబర్‌ వరకు |అష్టమ/ద్వితీయ శరీరకష్టం అశాంతి, త్రిప్పట, విఘ్నాలు, కలహాలు, అవమానం, శత్రుభయం 
మీనం/కన్య | సంవత్సరమంతా _ |సప్తమ/జన్మ'కలహాలు, ప్రయాణాల వల్ల డబ్బు ఖర్చు, అనుకోని కష్టాలు 


విద్యార్థులు శ్రద్ధ గా చదివితేనే మంబిఫలితం. నిరుద్యోగులు బాగా కష్టపడాలి 
ఉత్తర 2,3,4 ఆదాయం - 14, వ్యయమ్‌ - 2, రాజప్రూజ్యర-1 అవమానం - 2 కందాయం.2-0-1 సం. ఫలమ్‌. ధన లాభం 
ఫలితం - బంధుమిత్రుల కలయిక,న్లూతన గృహ నిర్మాణం, ఆరోగ్యం,ధన లాభం,కొత్త పనులు మొదలు పెడతారు. 
నివారణో రోగుతికు సేవ,వరాహ స్తుతి, ఫల పుష్ప దానం. 
ఆదాయం - 11, వ్యయమ్‌శర5, రాజపూజ్యం.-4, అవమానం - 2 కందాయం. 5-1-83 సం. ఫలమ్‌. మానసిక చింత 
ఫలితం - బంధు మిత్రులతో సేరదోలూప్రయాణాల వల్ల లాభం,గౌరవ మర్యాదలు లభిస్తాయి,గొప్ప వ్యక్తులను కలుస్తారు. 
నివారబ్దగా విష్ణు సహస్ర నామ పారాయణ,ఆలయంలో చందన సమర్పణ,గౌరీ స్తోత్రం. 

ఆదాయం శక్సివ్యయమ్‌ - 5, రాజపూజ్యం - 7, అవమానం - 5 కందాయం.౦-2-0౦ సం.ఫలమ్‌. రాజ సమ్మానం 
ఫలితరా=్‌ చేపట్టిన పనులు పూర్తి, ఆకస్మిక ధన లాభం,కుటుంబ సౌఖ్యం, విందు వినోదాలు,పరోపకారం. 
నివారణ - న్నుబ్రహ్మణ్య స్తోత్రాలు,హనుమాన్‌,గణపతి ఆలయాలలో వెన్న సమర్పణ ,హనుమాన్‌ చాలీసా. 


శ్రీ శోభన వర్షయుగాది పంచాంగ పఠనమ్‌ - శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్ద్ధాన్తి విజయసు బ్రహ్మణ్య సిద్దాన్తి 
ఆదాయము - 14 రాజ్యపూజ్యం- 7 
క తుల రాశ ON 9 

చిత్ర 84 స్వారి 12,84 విశాఖ 1,2,3 పాదాలు, పేపో, ప్రరా,రీశ్రీబ్రరూే,రో, ద్రో,ద్రౌ,త,తీ,తూ,తే. అనే అక్షీరమల్లు పేర్లు కలవారు. 


రాశి సంచారం భలితం < 

మీనం 21 ఏప్రిల్‌ వరకు లాభం,.సంతోషం, సుఖం 

ము ఆపై సంవత్సరమంతా కొద్ది అనుకూలత, కుటుంబ సౌఖ్యం తక్కువ 
కుంభం సంవత్సరమంతా ధననష్టర్మి అకారణ వివాదాలు, పనుల్లో ఆటంకాలు 
మేష/ తుల 80 అక్టోబర్‌ వరకు కలహాలు ప్రయాణాల వల్ల డబ్బు ఖర్చు, అనుకోని కష్టాలు 
మీనం/కన్య సంవత్సరమంతా దశి"అరోగ్యం, ధన లాభం, పుణ్య కార్యాలు, కార్య సిద్ధి, దైవభక్తి 


విద్యార్థులకు మంచి ఫలిత్తాల్యు ఆలస్యంగా విాహ ప్రయత్నాలు ఫలిస్తాయి 
ఆదాయం - 2, వ్యయమ్‌ - 5, రాజప్లూజ్యం- ఇ అవమానం -5 కందాయం.౦-2-0౦  సం.ఫలమ్‌. రాజసమ్మానం 
ఫలితం - చేపట్టిన పనులు పూర్తి!ఆక్షస్నికాధన లాభం,కుటుంబ సౌఖ్యం,విందు వినోదాలు,పరోపకారం. 
నివారణ - దేవతాకళ్యాణం,దుంప కూరలు దానం,ఇష్ట దేవాతారాధన. 
స్వాతీ ఆదాయం - 5, వ్యయము 11, రాజపూబ్యం.=3, అవమానం - 5 కందాయం.3-0-2 సం.ఫలమ్‌. యుద్ద భయం 
ఫలితం - చేపట్టిన వన్సులీ-పూర్తోఆకస్మిక ధన లాభం,కుటుంబ సౌఖ్యం,విందు వినోదాలు, పరోపకారం. 
నివారణా లక్ష్మీ నరసింహ స్తోత్రం,కులదేవతారాధన, మొక్కుబడులు చెల్లించుట. 
విశాఖా1,2,3 ఆద్వాయం్యళ1శ్నృవ్యయమ్‌ - 8, రాజపూజ్యం - 6, అవమానం -5 కందాయం. 6-1-4 సం. ఫలమ్‌. అలంకార ప్రాప్తి 
ఫలితరాడ చేపట్టిన పనులు పూర్తి,ఆకస్మిక ధన లాభం,కుటుంబ సౌఖ్యం,విందు వినోదాలు,పరోపకారం. 
నివారణ కా గురు పూజ,పూర్ణిమ నాడు ఆలయం లో పాలు సమర్పణ,సంకష్ట గణపతి దీక్షా వ్రతం. 


శ్రీ శోభన వర్ష యుగాది పంచాంగ పఠనమ్‌ - శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్దాన్తి విజయసు బ్రహ్మణ్య సిద్దాన్తి 


Scornio ఆదాయము - ఈ రాజ్యపూజ్యం- 8 
! వ్యయము - 5 వృశ్చిక రాశ అవమానర్మా- కి 
విశాఖ క్క అనూరాధ 1,2,3,4, జ్యేష్ట 1,2,8,4 పాదాలు, తో, నా, నీ, నూ, నే, నో, యా, యీ, యూ. అనేఅక్షర్లమలు పేర్లు కలవారు. 


- 


గ్రహము రాశి సంచారం ఫలితం 


గురువు మీనం 21 ఏప్రిల్‌ వరకు మానసిక-జ్లరిదోళన, ధనధాన్యాలు, కార్యసిద్ధి 
కా ఆపై సంవత్సరమంతా లాభయో సంతోషం, సుఖం 


శని కుంభం సంవత్సరమంతా ర్ధ బ్రరధు మిత్ర విరోధం, ధనహాని, విచారం 


రాహు/కేతు | మేష/ తుల |80 అక్టోబర్‌ వరకు ఆరోగ్యఠి, ధనలాభం, పుణ్యకార్యాలు, కార్యసిద్ధి, దైవభక్తి 
మీనం/కన్య సంవత్సరమంతా పంచమవికాదశ ఆర్థిక లాభం, అకాల భోజనం, (శ్రమ, భోగం, కార్య సిద్ధి 


విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు. స్రంతత్సరాంతం లో విదేశీ వ్యవహారాలు అనుకూలం 
విశాఖా 4 ఆదాయం - 14, వ్యయమ్‌ - 8, రాజప్తూబృల -6ఆ, అవమానం -5 కందాయం.6-1-4 సం. ఫలమ్‌. అలంకార ప్రాప్తి 
ఫలితం - నూతన ఆభరణ ప్రాప్తి,ఆకస్మికధన లాభం, కీర్తి (ప్రతిష్టలు, పరోపకారం, శుభ కార్యక్రమ ప్రయత్నాలు నెరవేరుట. 
నివారణ్నాంగోసేవ,పుస్తక దానం, అర్థనారీశ్వర స్తోత్రం. 
అనూరాధా ఆదాయం - 8, వ్యయమ్సడ11, రాజపూజ్యం-.2, అవమానం -1 కందాయం.1-2-1 సం. ఫలమ్‌. రోగ భయం 
ఫలితం - మానపఫిక్‌ ఆందోళనే ,అనవసర ఖర్చులు, వృధా ప్రయాణాలు,బంధు మిత్రులతో వైరం. 
నివారణ - ఆంజనేయ స్వామి వారికి సింధూరం,ఎర్రని వస్తువుల సమర్పణ,ఆంజనేయ దందకం. 
జ్యేష్టా ఆదాయం వ్యయము - 11, రాజపూజ్యం - 5, అవమానం -1 కందాయం.4-0-3 సం.ఫలమ్‌. ఆయుర్వద్ది 
ఫలితం - వ్యాపార్లభ్రన' లాభర్యశుభవార్తలు వింటారు,ప్రీలకు విశ్రాంతి అవసరం,ధనలాభం,తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి. 
నివారణ - శివాలయములకు నిత్యం నడిచి వెళ్ళుట,శని స్తోత్ర పారాయణ, బ్రాహ్మణులకు స్వయం పాకం. 


శ్రీ శోభన వర్షయుగాది పంచాంగ పఠనమ్‌ - శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్ద్ధాన్తి విజయసు బ్రహ్మణ్య సిద్దాన్తి 


ఆదాయము - రి ఈల రాజ్యపూజ్యం- 6 
we ధనస్సు రాశె ANE 


మూల 1,2,8,4, పూర్వాషాఢ 1,2,8,4, ఉత్తరాషాఢ 1 పాదం, యె,యే,యో,బా,బీ,బూ,ధా,భా,భై,దా,బే. అనే అక్షరమల్ను పేర్లు కలవారు. 


- 


రాశి సంచారం ఫలితం 
మీనం 21 ఏప్రిల్‌ వరకు ర్ధ (శమ ఎక్కువ ఫలితం..తక్కువ 
కం ఆపై సంవత్సరమంతా పంచమ మానసిక ఆందోళన, ధనధాన్యాలు, కార్యసిద్ధి 
కుంభం |సంవత్సరమంతా _ తృతీయ వ్రాహనిల్లాభం, బుణ విముక్తి, ఆరోగ్యం, శత్రు నాశనం 
మేష/ తుల 30 అక్టోబర్‌ వరకు పంచమ/ఏకాదశ ఆర్థిక లాభం, అకాలభోజనం, శ్రమ, భోగం, కార్య సిద్ధి 
మీనం/కన్య సంవత్సరమంతా చతుర్ధ/దశమ ప్రీమాలక భయం,మానసిక ఆందోళన, లాభ నష్టాల మిశ్రమం 
విద్యార్భులక్యుగుర్తింవుణవిద్య లో ఉన్నతి 
ఆదాయం - 2, వయమ్‌ - 5, రాజపూజ్యం 1 అవమానరి - 4 కందాయం. 7-1-0 సం. ఫలమ్‌. ధన లాభం 
ఫలితం - వృత్తిలో అభివృద్ది,క్తార్య స్లిద్ది సుఖ సంతోషాలు,కోపం తగ్గించుకోవాలి,కొత్త పనులు వొద్దు. 
నివారణ - గణపతి స్తోత్రము,బుధవార ఉపవాసం,విద్యార్దులకు పుస్తక దానం. 
ఆదాయం - 11, వ్యయమ్‌౫11, రాజపూజ్యం.-4, అవమానం - 4 కందాయం.2-2-2 సం.ఫలమ్‌. మానసిక చింత 
ఫల్లితం=” కుటుంబ సౌఖ్యం,కార్య సిద్ధి, ఆరోగ్యం, సూక్ష్మ బుద్ది. 
నివారణ ౫ వృద్ధులను,గోవులను సేవించుట,మహాలక్ష్మీ అష్టకం,మౌన వ్రతం. 
ఆదాయం 4 వయమ్‌ - 2, రాజపూజ్యం - 7, అవమానం-7” కందాయం.5-0-4 సం.ఫలమ్‌. రాజసమ్మానం 
ఫలితం ఆర్దిక ఇబ్బందులు, వృత్తి ఉద్యోగాల్లో కష్టాలు,ఆరోగ్యం జాగ్రత్త ,అవకాశాలు జారవిడుచుకోవద్దు. 
నివారణ - కృత్తికోపవాసం,కార్తికేయ స్తోత్రం,కాలభైరవాష్టకం,మూగ జీవులకూ ఆహారం. 


శ్రీ శోభన వర్ష యుగాది పంచాంగ పఠనమ్‌ - శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్దాన్తి విజయసు బ్రహ్మణ్య సిద్దాన్తి 


మకర రాశె తళ 


అవమానల్న- 6 


ఆదాయము - 11 
వ్యయము - 5 


ఉత్తరాషాఢ 2,8,4, శ్రవణం 1,2,3,4, ధనిష్ట 1,2 పాదాలు, భో,జా,జి,జూ,జే, జో,ఖ,గా,గీ. అనే అక్షరీమల్లు పేర్లు కలవారు. 


- 


రాశి సంచారం స్థితి భతలితం 


మీనం 
మేష 


21 ఏప్రిల్‌ వరకు 
ఆపై సంవత్సరమంతా 


తృతీయ 
చతుర 
లో 


అధిక్తత్రమ బంధు ఓరోధం, దేహపీడ, ఉద్యోగ భంగం 
శ్రమ విక్కువ ఫలితం తక్కువ 


కుంభం |సంవత్సరమంతా ద్వితీయ _ అనుకోసిక్రవ్టాలు, అకారణ విరోధం, కార్యహాని, ధననష్టం 


రాహు/కేతు 


మేష/ తుల 
మీనం/కన్య 


80 అక్టోబర్‌ వరకు చతుర్ధ/దశమ్షగ్న స్రీమూలిక భయం, మానసిక ఆందోళన, లాభ నష్టాల మిశ్రమం 
సంవత్సరమంతా తృతీయ/నవమా*అవమానం, సోదరవిరోధం, తీవ్రవిచారం, ధననష్టం, దైవభక్తి 


ఉత్తరాషాఢా 2,3,4 ఆదాయం - 14, వ్యయమ్‌ - 2, రాజపూజ్యం -ఇ, అవమానం - 7 


శ్రవణ: 


శ్రవిష్టా1,2 


విద్యార్థులు పోటీపరీక్షలకు బాగా శ్రమ ఫడాలి . 
కందాయం.5-0-4 సం.ఫలమ్‌. రాజ సమానం 
ఫలితం - కుటుంబ సౌఖ్యర్మబరధథు మిత్రుల కలయిక, పేరు ప్రతిష్టలు,కొత్త వాహనాలు. 
నివారణ - ఆదివార, మంగళువాఠ నియమం,కుల దేవతారాధన,సుందకాండ పారాయణ. 
ఆదాయం -11, వయమ్య్మజర్‌, రాజపూజ్యం.=.3, అవమానం - ౯ కందాయం.0-1-1 
ఫలితంశో(ప్రయాణాలి ఎక్కువ, విదేశీ యానం,ఆరోగ్యం జాగ్రత్త, తీర్ధ యాత్రలు. 
నివారణ - శ్రవణోపవాసం, విష్ణు స్తుతి ,ఆలయ దర్శనం, అనాధలకు, రోగులకు నను 
ఆదాయం శ్సివ్యయము - 5, రాజపూజ్యం -6,అవమానం-7 కందాయం.3-2-3 సం.ఫలమ్‌. రోగభయం 
ఫలితం - వత్తి ఉద్యోగాలలో అభివృద్ధి,ధన లాభం,కుటుంబ సౌఖ్యం,ఇతరుల సహకారం,గౌరవం పెరుగుతుంది. 
నివారణ - ఆలయంలలో దీప తైలం సమర్పణ,దేవాలయ శుద్ది,నిత్యం నడక, హానుమాన్‌ చాలీసా,నృసింహ స్తుతి. 


సం. ఫలమ్‌. అలంకార ప్రాప్తి 


శ్రీ శోభన వర్షయుగాది పంచాంగ పఠనమ్‌ - శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్ద్ధాన్తి విజయసు బ్రహ్మణ్య సిద్దాన్తి 


Aauariug *దాయము- 11 రాజ్యపూజ్యం- శ్‌ 
q re తుంభే రాశి హన 6 


ధనిష్ట ౩4 శతభిష 1,2,3,4 పూర్వాభాద్ర 1,2,8, పాదాలు, గూ,గేగోగౌ,సా,సీ, సు,సేసోదా. అనే అక్షేరమలు పేర్లు, కలవారు. 


గ్రహము రాశి సంచారం స్థితి ఫలితం 4 
మీనం 21 ఏప్రిల్‌ వరకు ద్వితీయ _ క్రీర్తిస్తఖంయ్యభనధాన్యోలు, మంచి మాట, ధర్మ కార్యాలు 
కం ఆపై సంవత్సరమంతా తృతీయ అధిక్కణ్రమ, బంధు “రోగం, దేహ పీడ, ఉద్యోగ భంగం 
కుంభం సంవత్సరమంతా జన్మ గ్రాహ భయము, మనస్సుకు కష్టం, రోగ బాధలు, హాని, విరోధం, దుఃఖం 
మేష/ తుల 80 అక్టోబర్‌ వరకు తృలీయ/నవమో[అ్రవమౌనరి, సోదర విరోధం, తీవ్ర విచారం, ధన నష్టం, దైవ భక్తి 
మీనం/కన్య సంవత్సరమంతా ద్వితీయ/తష్టమ శుభం, ఆరోగ్యం, ధనలాభం, కోపం, అనవసర ప్రయాణాలు, శ్రమ 
విద్యార్థులకు అనుకూలం. నిర్లక్ష్యం వనికి రాదు 
ఆదాయం - 2, వ్యయమ్‌ - 5, రాజహప్రూజ్యీం=ఠ అవమానం -7 కందాయం.3-2-3 _ సం. ఫలమ్‌. రోగభయం 
ఫలితం - స్థిరాస్తుల విషయం లో జాగ్రత్త అవసరం, అవకాశాలు కలిసి వస్తాయి,కొత్త పనులు వొద్దు,అనారోగ్యం. 
నివారణ - రామ రక్షా స్తోత్రం,గిరి ప్రదక్షిణ, మన్యు సూక్త హోమం,పక్షులకు ఆహారం. 
ఆదాయం - 5, వ్యయమ్సక11, రాజపూజ్యం.=-2, అవమానం - 3 కందాయం.6-0-0౦  సం.ఫలమ్‌. ఆయుర్పద్ది 
ఫలితం - ధన లాభం,పాత మిత్రులు కలుస్తారు, అభివృద్ధి ,గౌరవం పెరుగుతుంది,శుభ కార్య ప్రయత్నాలు సఫలం. 
నివారణ *ానల్యుచరిత్ర పారాయణ, కార్త వీర్యార్దున స్తుతి,పానకం,పాలు వితరణ. 
పూర్వపదా1,2,3  ఆద్నాయంో!్కశ్నవ్యయమ్‌ - 8, రాజపూజ్యం - 5, అవమానం-3  కందాయం.1-1-2 సం. ఫలమ్‌. ధన లాభం 
ఫలితం - విదేశి యానం.కుటుంబం లో శుభకార్యాలు,తరచూ ప్రయాణాలు,సహనం మంచిది,కొత్త పనులు మొదలు. 
నివారణ - చండీ హోమం,దుర్లా గణపతి ఆరాధనాలు ,కంచు పాత్రలు దానం. 


శ్రీ శోభన వర్ష యుగాది పంచాంగ పఠనమ్‌ - శ్రీ కాంచీకామకోటి సర్వజ్ఞ పీఠ ఆస్థాన సిద్దాన్తి విజయసు బ్రహ్మణ్య సిద్దాన్తి 


ఆదాయము - రి రాజ్యపూజ్యం- 1 
వ్యయము -11 మన రాశి అవమానర్ని 2 
పూర్వాభాద్రశ, ఉత్తరాభాద్ర 1,2,8,4, రేవతి 1,2,83,4 పాదాలు, ది,దూ,శ్యం,శ,శ్యా,రఖా,థ, దే,దో,చా,చి. అనే అక్షరమలు పేర్లు కలవారు. 


- 


రాశె సంచారం స్థితి భలితం 
21 ఏప్రిల్‌ వరకు రాజ కోపం మంద' బుద్ధి, గొప్ప భయం, కీర్తి నాశనం 
కా ఆపై సంవత్సరమంతా ద్వితీయ కీర్తి స్తుఖీల ధనధాన్యాలు, మంచి మాట, ధర్మ కార్యాలు 
కుంభం సంవత్సరమంతా ద్వాదశ మానవ ఆటంకాలు, హాని, అపకీర్తి ఆటంకాలు, అనవసరపు ధన నష్టం 
రాహు/కేతు మేష/తుల 80 అక్టోబర్‌ వరకు ద్వితీయ/అష్టమ శుభం! ఆరోగ్యం, ధనలాభం, కోపం, అనవసర ప్రయాణాలు, శ్రమ 
మీనం/కన్య సంవత్సరమంతా జన్మ/సప్తమ కుటుంబ కలహాలు, రోగ బాధలు, ధన వ్యయం, కష్టాలు, భయము 
విద్యార్థులకు (పోట్సీతరీక్షలలో విజయం. 
పూర్వపదా 4 ఆదాయం - 14, వ్యయమ్‌ - 8, రాజపూజ్యం -క్‌ అవమానం-3 కందాయం.1-1-2 సం. ఫలమ్‌. ధన లాభం 
ఫలితం - ఆకస్మిక ధన ల్రాభర్షిపనులు వాయిదా వేయవాొద్దు,బంధు మిత్రులు గౌరవిస్తారు. 
నివారణ - సుదర్శన హోమం,వ్యవసాయంలో సహాయం, గురు దేవతా పూజనం. 
ఉ.భాద్రా ఆదాయం - 8, వ్యయమ్స=11, రాజపూజ్యం.-41/ అవమానం - 6 కందాయం.4-2-4 సం.ఫలమ్‌. మనస్సుకు కష్టం 
ఫలితం - శుభకార్యాలకు అతి ఖర్చు, మనస్తాపం,స్తీ ల వల్ల కష్టం ,మిత్రుల సహకారం. 
నివారణా గిరి ప్రదక్షిణ, విశ్వనాధాష్టకం ,రుద్ర హోమం,అన్న సంతర్పణ. 
ఆదాయం వ్యయము - 11, రాజపూజ్యం - 4, అవమానం - 6 కందాయం. ౯-0౦-1 సం. ఫలమ్‌. రాజ సమ్మానం 
ఫలితం - ప్రయ్లోణాల్లో అనుకోని మార్చులు,ఆందోళన,కుటుంబ సౌఖ్యం, స్ర్త్రీ వల్ల ధన లాభం,గొప్ప వ్యక్తుల పరిచయం. 
నివారణ - నిత్యం లక్ష్మీ నారాయణ పూజ,వృక్ష సేవ ,అతిధి సేవ. 


